|| శ్రీ పసుపు గణపతి పూజ | 
ఓం శుక్తాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్గుజం | 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే | 

గురుర్ణహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్‌ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః | 
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా 
యః స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాంభ్యంతర శుచిః || 
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష 
| దీప పూజ ॥ 


దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః | 


సి 
సౌభాగ్యం దేహి పుత్రాంశ్స సర్వాన్‌ కామాంశ్చదేహిమే | 


(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము, కుంకుమబొట్లు పెట్టవలెను.) 


|| ఘంటా పూజ || 
అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం | 
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్‌ || 
(గంట వాయించవలెను) 


| ఆచమనం || 


ఓం కేశవాయ స్వాహా | 
ఓం నారాయణాయ స్వాహా | 

ఓం మాదవాయ స్వాహా 

పద్ననాభాయ అధోక్షజాయ 
దామోదరాయ నారసింహాయ 
సంకర్షణాయ 

వాసుదేవాయ 

ప్రద్యుమ్మాయ 

అనిరుద్దాయ 

పురుషోత్తమాయ 


॥ ప్రార్ధన ॥ 


యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా | 


తయోః సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగళమ్‌ || 
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః | 
యేషా మిందీవర శ్యామో హృదయస్త్లో జనార్ధనః ॥ 
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం. | 


లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ |॥| 


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే | 


శరణ్యే త్రంబికే దేవి నారాయణి నమోస్తుతే | 
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః | ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం 
నమః | ఓం వాణీ హిరణ్యగర్లాభ్యాం నమః | ఓం శచీపురందరాభ్యం 
నమః | ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః | ఓం శ్రీ సీతారామాభ్యాం 
నమః | ఓం నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః | ఓం అయం 
ముహూర్తసుముహోర్తస్తు || 
| భూత శుద్ది | 
ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః | 
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ॥ 


(కుడిచేతితో ముక్కు పట్టుకొని యా మంత్రమును ముమ్మారు చెప్పవలెను) 
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం 
ఓం తత్సవితుర్వరేణ్యం భరో దేవస్య ధీమహి ధియో యోనః 
ప్రచోదయాత్‌ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్డ్షువస్సువరోమ్‌ 


( ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.) 


శ్రీశ్రీ శ్రీ శీ శీ శివానంద దక్షిణా మూర్తి 5 


|| సంకల్పం || 


మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే 
శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అధ్యబ్రహ్మణః ద్వితీయ 
పరార్థే శ్వేతవరాహ-కల్పే, _ వ్తెవస్వత-మన్వంతరే, అష్టా వింశతితమే, 
కలియుగే-ప్రధమపాదే, పంచాశత్కోటివిస్తీర్ణ మహీమండలే జంబూద్వీపే, భరతవర్షే, 
భరతఖజ్జే, మేరో-ర్దక్షిణ దిగ్భాగే శ్రీశ్రైలస్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే 
శోభన.గృహే లక్ష్మీ స్థానే సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు శ్రీ పరమేశ్వరి 
సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహరిక ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే 
చాంద్రమానేన శుభ నామ సంవత్సరే )ఉత్తరాయనే (౮౧ 10 ౮4౧6) / దక్షిణాయనే 


(౮౪|.060).(వసంత (చైత్రం & వైశాఖం) / గ్రీష్మ (జ్యేష్టం & ఆశాఢం) / వర్ష 


(శ్రావణం & భాద్రపదం) / శరత్‌ (ఆశ్వయుజం & కార్తీకం) / హేమంత (మార్గశిరం 
& పుష్యం) / శిశిర(మాఘం & ఫాల్గుణం) బుతౌ శుభ మాసే (శుక్ల/కృష్ణ) పక్షే శుభ 
తిధౌ శుభ (భాను/ఇందు/భౌమ/సౌమ్య/ బృహస్పతి/భృగు/స్థిర) వాసరే శుభ నక్షత్రే 
శుభ యోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్‌ శ్రీ 

(మీ గోత్రం) గోత్రస్య ( ___ నామధేయస్య, ధర్మపత్నీ (______ ) 
సమేతస్య, పుత్రో నామ్నాం, పుత్రిక సహిత అస్మాకం 
సహకుటుంబానాం క్షేమస్టైర్య ధైర్య విజయ ఆయురారోగ్యెశ్వర్యాభి వృద్ధ్యర్థం 
ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం 
సత్సన్తాన సౌభాగ్య శుభ ఫలావాప్యర్థం సరస్వతీ దేవి ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానా 
వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అని అనామికతో కలశములోని నీటిని 
తాకవలెను) (అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను(. - తదంగత్వేన 
కలశారాధానం కరిష్యే 

(ఆత్మానమలంకృత్య తాంబూలేన సురభిలవదనఃసన్‌ 
ప్రముదితచిత్తః శివోహం ఇతి భావయేత్‌) 


|| కలశారాధనం || 


అగ్ని మండలమావహయామి | సూర్య మండలమావహయామి | 
సోమ మండలమావహయామి | బ్రహ్మ మండలమావహయామి | 
విష్ణు మండలమావహయామి | రుద్ర మండలమావహయామి 
ఈశ్వర మండలమావహయామి | సదాశివ మండలమావహయామి 
కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః 
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః | 
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా 
బుగ్వేదోథ యజుర్వేద స్యామవేదోహ్యథర్వణః || 
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః 
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు | 
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః 
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య || 


|| శ్రీమహాగణేశ పూజ | 


చతుర్భుజం శశివర్ణం విష్ణుం శుక్తాంబరధరం | 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే ॥ 


వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే | 


యం నత్వా కృతకృత్యాసుః తమ్‌ నమామి గజాననం |॥| 


ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే | 
కవిం కవీనాముపమశ్రవస్తమం 
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః | 
అనశ్శృణ్వన్నూతి భిస్సీద సాదనమ్‌ | 
శ్రీ మహాగణాధిపతయే నమః 
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న 
ఖచిత సింహాసనం సమర్పయామి 
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి 
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్హ్యం సమర్పయామి 
శుద్దాచమనీయం సమర్పయామి శుద్లోదకస్నానం సమర్పయామి 
(అక్షతలు వేయవలెను నీళ్ళు చల్లవలెను) 


శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి 


(అక్షతలు చల్లవలెను) 
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి 
(గంధం చల్లవలెను) 
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్‌ సమర్పయామి 
(అక్షతలు చల్లవలెను) 
గజకర్ణికాయ విఘ్నరాజాయ 
లంబోదరాయ గణాధిపాయ 


వికటాయ ధూమకేతవే 


గణాధ్యక్షాయ వక్రతుండాయ స్కందపూర్వజాయ 
ఫాలచంద్రాయ శూర్పకర్ణాయ సర్వసిద్దిప్రదాయకాయ 
గజాననాయ హేరంబాయ మహాగణాదిపతియే 
నానా విధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. 
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి 
(అగరవత్తుల ధుపం చూపించవలెను.) 


ఓం భూర్చువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో 


యోనః ప్రచోదయాత్‌ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు 


అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం 
నివేదయామి. 
(బెల్లం ముక్కను నివేదన చేయాలి) 
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా 
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే 
పానీయం సమర్పయామి. 
(నీరు వదలాలి.) 
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి. 
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను) 
ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే | 
కవిం కవీనాముపమశ్రవస్తమం 


జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః | 


అనశ్శృణ్వన్నూతి భిస్సీద సాదనమ్‌ | 
శ్రీ మహాగణాధిపతయే నమః 
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి 
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ | 
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా |॥| 
ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి 
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః 
సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు 
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలసినది.) 
[పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. శ్రీ మహాగణాధిపతయే 
నమః యధాస్థానం ముద్వాసయామి.] 


(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.) 


| సరస్వతీ దేవి ధ్యానం | 
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ | 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ణవతు మే సదా | 


విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటీ | 


హస 
కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించి ॥ 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః - ధ్యాయామి, ధ్యానం సమర్పయామి 


|| శ్రీ సూక్తమ్‌ ॥ 


స్యశ్రీ శ్రీసూక్త మహా మంత్రస్య | జాతవేదా బుషిః | అనుష్టుప్‌ ఛందః | 
సర్వసౌభాగ్యదాయినీ సరస్వతీ దేవతా | ఓం ఐం - బీజం | ఓం క్లీం - 
శక్తిః | ఓం సౌః - కీలకం | శ్రీ సరస్వతీ దేవతా అనుగ్రహ సిద్ధ్యర్థే జపే 


వినియోగః | మూలమంత్రేణ షడంగన్యాసం కరాన్యాసం కుర్యాత్‌ | 


యాకుందేందుతుషార హార ధవళా యా శుభ్ర వస్తాన్వితా 
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా | 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్లేవైస్సదా పూజితా | 
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా || 
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్‌ | (ఆవాహనము శిరసి) 
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆ వహ [11 
తాం మ ఆ వహ జాతవేదో లక్ష్మీ-మనప-గామినీమ్‌ | (ఆసనము-నేత్రయో) 
యస్యాం హిరణ్యం వినేయం గామశ్వం పురుషా నహమ్‌ [2|| 
అశ్వపూర్వాం రథ-మధ్యాం హస్తి-నాద-ప్రబోధినీమ్‌ | (పాద్యం-కర్ణయోః) 
శ్రియం దేవీ-ముపహ్వయే శ్రీర్మా-దేవీ-ర్ణుషతాం EJ] 
కాంసో౭.స్మితాం హిరణ్య-ప్రాకారా-మార్ర్రాం. (ఆచమనీయం-నాసికాయాం) 
జ్వలన్తీం తృప్తాం తర్ప్వయన్స్తీమ్‌ | పద్మే-స్థితాం 
పద్మవర్ణామ్‌ త్వామి-హోపహ్వయే శ్రియమ్‌ | 4|| 


చన్టాం ప్రభాసాం యశసా జ్వలంతీం (ఆర్హ్యం_ముఖే) 


శ్రియం లోకే దేవజుష్టా-ముదారాం | 

తాం పద్మినీమ్‌-మీం-శరణ-మహం ప్రపద్యే౭ి_ 

(అ)లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే | 5॥ 
ఆదిత్యవర్ణే తపసో౭.ధి-జాతో వనస్పతి-స్తవ (మధుపర్కం-కంఠే) 
వృక్షో౭ిథ బిల్వః | తస్య ఫలాని తపసా నుదంతు 
మా-(అ)యాన్తరా-యాశ్ల-బాహ్యా అలక్షీః 116 || 
ఉపైతు మాం దేవ-సఖః కీర్తిశ్చ మణినా సహ | (స్నానం-బాహవో) 
ప్రాదు-ర్జూతో౭౬-స్మి రాష్ట్ర స్మిన్‌ కీర్తిమృద్ధిమ్‌-దదాతు మే 17|| 
క్షుత్సిపాసాామలాం జ్యేష్టా-మలక్ష్మీ-ర్నాశయామ్యహమ్‌ | _ (-హృది) 
అభూతి-మసమృద్ధిం చ సర్వా-న్నిర్టుద మే గృహాత్‌ | 8|| 
గంధాద్వారామ్‌-దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌ |(గంధం, వస్తం-నాభౌ) 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తా మిహోపహ్వయే శ్రియమ్‌ | 9॥ 


శ్రీ-ర్కే భజతు అలక్ష్మీర్మే నశ్యతు 


మనసః కామ-మాకూతిం వాచః-స్పత్య-మశీమహి | (యజ్ల్ఞోపవీతం-గుహ్యే) 
పశూనాగ్‌ం రూప-మన్నస్య మయి శ్రీణాశ్రయతాం యశః  ॥10॥ 
కర్ణమేన ప్రజా భూతా మయి సమ్హవ కర్దమ | (ఆభరణము--అపానే) 
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మ-మాలినీమ్‌ | 11॥ 


ఆపః-స్సృజన్తు స్నిగ్గాని చిక్లీత వస మే గృహే | (ధూపం-ఊర్వోఖ) 


ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే || 12|| 


ఆర్హాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్‌ | (నైవేద్యం-జాన్వో) 


సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ [13|| 
ఆర్హాం యః కరిణీం పుష్టిం పిజ్జళాం పద్మ-మాలినీమ్‌ | (పుష్పాణి-జంఘయో;) 
చన్టామ్‌ హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ [141 
తామ్‌ మ ఆవహ జాతవేదో లక్ష్మీ-మనపగామినీమ్‌ | (తాంబూలం-పాదయో;) 
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో 

దాస్యో౭.శ్వాన్‌ విన్హేయమ్‌ గా మశ్వం పురుషానహమ్‌ [15|| 
యః శుచిః ప్రయతో భూత్వా జహుయా-దాజ్యమన్వహమ్‌ 

శ్రియః పంచాదశర్లంచ శ్రీ-కామస్సతతం జపేత్‌ [16|| 


ఆనందః కర్టమశ్చివ చిక్లీత ఇతి విశ్రుతాః | 


బుషయస్తే త్రయః ప్రోక్తాః స్వయం శ్రీరేవ దేవతా || 


అలి 


|| షోడశోపచారాలు || 


|| ఆవాహనం || 
అత్రాగచ్చ జగద్వంద్యే సర్వలోకైక పూజితే 
మయా కృతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీం॥| 
శ్రీ సరస్వతీ దేవ్యె నమః ఆవాహయామి 
|| ఆసనం || 
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితమ్‌ | 
సింహాసనమిదం దేవీ స్టీయతాం సురపూజితే | 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి 


|| పాద్యం || 
సువాసిత జలం రమ్యం సర్వతీర్ల సముద్లవమ్‌ 
థి ఖ 
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే || 
శ్రీ సరస్వతీ దేవ్యె నమః పాదయోః పాద్యం సమర్పయామి 
|| అర్హ్యం || 
శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్‌ 
అర్హ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే | 
శ్రీ సరస్వతీ దేవ్యె నమః హస్తయోః అర్హ్యం సమర్పయామి 
ec. వ యె 
|| ఆచమనం || 


సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్‌ 
గృహాణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే | 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః ముఖే ఆచమనీయం సమర్పయామి 
|| పంచామృత స్నానం || 


పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతమ్‌ 
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే || 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః పంచామృత స్నానం సమర్పయామి 


॥ శుదోదకస్నానం | 
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్‌ 
శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే | 
శ్రీ సరస్వతీ దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి 
|| వస్త్రం || 
శుక్ల వస్త ద్వయం దేవీ కోమలం కుటిలాలకే 
మయి ప్రీత్యాత్వయా వాణీ బ్రహ్మాణీ ప్రతిగ్రహ్యతాం ॥| 
శ్రీ సరస్వతీ దేవ్యె నమః వస్త్రయుగ్మం సమర్పయామి 
|| ఆభరణములు || 
కటక మకుటహారై ర్నూపురై రంగదాద్యైనః 
ర్వివిధ సుమణి యుక్త్యె ర్మేఖలా రత్న హారై: 
కమలదళ విలాసే కామదేవం గృహీత్వా 
ప్రకటిత కరుణార్డే భూషితే భూషణాని || 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః సర్వాణి ఆభరణాని సమర్పయామి 


|| గంధం || 
కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్‌ 
అ ty ఆ అ 
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌ | 
శ్రీ సరస్వతీ దేవ్యె నమఃశ్రీ గంధాన్‌ ధారయామి 
గంధసోపరి అలంకరణార్థం కుంకుమ తిలకం ధారయామి. 


|| ఇక || 


అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాన్‌ తండులాన్‌ శుభాన్‌ | 


హరిద్రా కుంకుమోపేతాన్‌ గృహ్యాతాంఅబ్దిపుత్రికే || 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః అక్షతాన్‌ సమర్పయామి 


|| పుష్పార్దణం || 

అర్క చంపక పున్నాగ, నన్ధ్యావర్తం చ పాటలం 

బృహతీ కరవీరం చ ద్రోణ పుష్పాణి చార్హయేత్‌ | 
సరస్వత్యై నమః అర్కపుష్పం పూజయామి (జిల్లేడు) 
భారత్యె నమః చంపక పుష్పం పూజయామి (సంపెంగ) 
వాగ్గేవతాయై నమః 
మాతృకాయై నమః 
హంసాసనాయై నమః 
చతుర్ముఖ ప్రియాయై నమః బృహతీ పుష్టం పూజయామి (వాకుడు) 
వేద శాస్తార్థ తత్త్వజ్ఞాయై నమః కరవీర పుష్పం పూజయామి (ఎర్రగన్నేరు) 


సకల విద్యాధిదేవతాయై నమః ద్రోణ పుష్పం పూజయామి (తుమ్మి) 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః - పుష్పం సమర్పయామి 


శ్రీ జగత్స వరూపిణ్యై నమః 


జల్‌ 


శ్రీ జగదాద్యాయై నమః 


శ్రీ చారువిలాసిన్యె నమః 


శ్రీ కమలభూమయే నమః 
శ్రీ జన్మహీనాయై నమః 

శ్రీ గంభీరనాభయే నమః 

శ్రీ హరిపూజ్యాయై నమః 

శ్రీ లోకమాత్రే నమః 

శ్రీ విశాలవక్షసే నమః 

శ్రీ గానవిచక్షణాయై నమః 


(యై (య (యె (య (య (9 66 


పాదౌ పూజయామి 
గుల్పౌ పూజయామి 
జంఘౌ పూజయామి 
జానునీ పూజయామి 
ఊరూ పూజయామి 
కటిం పూజయామి 
జఘనం పూజయామి 
నాభిం పూజయామి 
ఉదరం పూజయామి 
స్తన్యౌ పూజయామి 
వక్షస్థలం పూజయామి 
కంటం పూజయామి 
స్కంధౌ పూజయామి 
బాహూ పూజయామి 
హస్తౌ పూజయామి 


నాసికాం పూజయామి 
ఓష్టాం పూజయామి 


శ్రీ కమలచక్షుషే నమః నేత్రే పూజయామి 


శ్రీ తిలదారిణ్యె నమః ఫాలం పూజయామి 
శ్రీ చంద్రమూర్తయే నమః చికురాన్‌ పూజయామి 
ముఖం పూజయామి 
శిరః పూజయామి 


సర్వాణ్యంగాని పూజయామి 


|| శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి || 


(ప్రతీ నామానికి ముందు “ఓం” చివరన “నమః” చేర్చి చదువుకోవలెను) 


సరస్వత్యె రమాయై సురవందితాయై 


పరాయ మహాకాళ్య 


కామరూపిణ్యె మహాపాశాయై 


మహావిద్యాయై 


మహాపాతకనాశిన్యె 


మహాశ్రయాయై 
మాలిన్యై 
మహాభోగాయై 
మహాభుజాయై 
మహాభాగ్యాయై 
మహోత్సాహాయై 


దివ్యాంగాయై 


మహాకారాయై 
మహాంకుశాయై 
సీతాయై 
విమలాయై 
విశ్వాయై 
విద్యున్మాలాయై 
వైష్ణవ్యే 
చంద్రికాయై 


Cun 


చంద్రవదనాయై 


చంద్రలేఖా 

విభూషితాయై 
సావిత్ర్వై 
సురసాయై 
దేవ్యై 


దివ్యాలంకార 


శుంభాసురప్రమథిన్యె 
శుభదాయై 
సర్వాత్మికాయై 


రక్తబీజనిహంత్రై 


నమస్కృతాయై 
కాళ రాత్ర్వై 
కలాధారాయై 
రూపసౌభాగ్య-ా 


దాయిన్యె 


వార్డేవ్యె 


వరారోహాయై 
వారాహి 
వారిజాసనాయై 
చిత్రాంబరాయై 
చిత్రాంగదాయై 
చిత్రమాల్య 
విభూషితాయై 


కాంతాయె 
యా 


కామప్రదాయై చతుర్వర్గఫలప్రదాయై 
వంద్యాయై చతురాసనసామ్రజ్జె 5 
విద్యాధర- నిరంజనాయై 
సుపూజితాయై హంసాసనాయై 
రూపసౌాభాగ్య-ా రక్తమధ్యాయై 
దాయిన్యె నీలజంఘాయై 
శ్వేతాననాయై బ్రహ్మవిష్ణు 
నీలభుజాయై శివాత్మికాయై 


॥ ఇతి శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళీ సంపూర్ణమ్‌ || 


|| ధూపం || 


దశాంగం గగ్గులూపేతం సుగంధం సుమనోహరం | 


ధూపం గృహాణ దేవేశ సర్వ దేవనమస్కుత ॥ 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః - ధూప మాఘ్రాపయామి. 


|| దీపం ॥ 


ఘృతత్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం | 


దీపం గృహాణ దేవేశ తైలోక్యతిమిరాపహమ్‌ | 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః - దీపం దర్శయామి. దూపదీపానంతరమ్‌ 


శుద్దాచమనీయం సమర్పయామి. 


॥ నైవేద్యం || 


సంయుతమ్‌ దధిమధ్వాజ్య షడ్రసోపేతం నైవేద్యం | 


నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే || 
శ్రీ సరస్వతీ దేవ్యె నమః మహా నైవేద్యం సమర్పయామి. 


ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితమ్‌ | 
పానీయం గృహ్యాతాం దేవీ శీతలం సుమనోహరమ్‌ || 
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ నీరు చిలకరించుచూ.) 
ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, 
ధియో యోనః ప్రచోదయాత్‌, సత్యం త్వర్తేన పరిషించామి, 
అమృతమస్తు, అమృతోపస్తరణ మసి, 


(మహా నైవేద్య పదార్థముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.) 
(ఎడమచేతితో గంటను వాయించవలెను) 


ఓం ప్రాణాయస్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా 
| ఓం ఉదనాయ స్వాహా | ఓం సమనాయ స్వాహా | ఓం బ్రహ్మణే స్వాహా. 
శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః - మహా నైవేద్యం సమర్పయామి 
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమపి - 
ఉత్తరాపోశనం సమర్పయామి హస్తా పక్షాళయామి - పాదౌ 
ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి. 


|| తాంబూలం || 
పూగీఫలై స్పకర్పూరై ర్నాగవల్లీదళై ర్యుతం 
ముక్తాచూర్ణ్య సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌. 
శ్రీ సరస్వతీ దేవ్యె నమః - తాంబూలం సమర్పయామి. 
తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి 


| నీరాజనం || 


నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్‌ | 
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యాతాం విష్ణువల్లభే || 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి 
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి 


| మంత్ర పుష్పమ్‌ ॥ 
దోర్టిర్యుక్యా చతుర్థిః స్ఫటిక మణిమయీ మక్షమాలాం దధానా 

హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ | 
భాసా కుందేందు శంఖ స్ఫటిక మణినిభా భాసమానా సమానా 

సామే వాగ్దేవతేయం నివతు వదనే సర్వదా సుప్రసన్నా ॥ 

చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ 
సా దేవీ కృపయా మహ్యం జిహ్వాసిద్రిం కరోతు చ | 
ధి 


శ్రీ సరస్వతీ దేవ్యె నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి 


|| ఆత్మప్రదక్షిణ నమస్కారమ్‌ | 
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ | 
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే || 
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ | 
త్రాహిమాం కృపయా దేవీ శరణాగత వత్సలే || 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
తస్మాత్‌ కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వరి | 
శ్రీ సరస్వతీ దేవ్యె నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి 
|| ఉపచారాలు || 
చత్రమాచ్చాదయామి, చామరేణ వీజయామి, నృత్యం దర్శయామి, | 
గీతం శ్రాపయామి, ఆందోఆళికంనారోహయామి 


సమస్తరాజోపచార పూజాం సమర్పయామి | శ్రీసరస్వతీ దేవ్యె నమః 


సర్వోపచారాన్‌ సమర్పయామి | సమస్తరాజోపచార, దేవోపచార , 
శక్క్యోపచార , భక్కోపచార పూజాన్‌ సమర్పయామి 
|| ఫలమ్‌ || 
ఇదం ఫలం మయా స్థాపితం పురతస్తవ. 
తేన మే సఫలా వాప్తి రృవే జ్ఞన్మని జన్మని 
యస్య స్కృత్యా చ నమోక్సా తపః పూజా క్రియాదిషు, | 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్‌. 


|| క్షమా ప్రార్థన | 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన | 
యాత్స్యూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే | 
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవతి 


సర్వాత్మక | 


|| శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం || 


సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ | 
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ 
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ | 
తృతీయం శారదాదేవీ చతుర్ధం హంసవాహనా 
పంచమం జగతీఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా | 
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ 
నవమం బుద్దిధాత్రీ చ దశమం వరదాయినీ | 
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ 
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | 
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ | 

సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ 


|| సర్వం భగవతి శ్రీసర్వస్వతీ దేవ్యార్పనమస్తుః :: స్వస్తిః || 


